Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, WEDNESDAY ,MARCH 27 , 2019 


G .879 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


-- X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

(FOR .I) 


PRAKASAM DISTRICT GIDDALUR DIVISION & RANGE - RESERVATION OF VELIGONDA 

WEST EXTENSION -I, IDAMAKALLU (V ), KOMAROLE (M ) - COMPENSATORY 
AFFORESTATION (CA ) LAND TO AN EXTENT OF 206 . 82 AC OR 83. 7 Ha . 
TAKEN CHARGE FROM REVENUE DEPARTMENT FOR DIVERSION OF 132 .31 
Ha FOR FOREST LAND FOR FORMATION OF METER GAUGE RAILWAY LINE 
TO BROAD GAUGE BETWEEN GIDDALUR TO DRONCHACHALAM . 


[G . O .Ms.No. 59, Environment, Forests, Science & Technology (For.l), 

16th May , 2011 .) 


NOTIFICATION 
In exercise of the powers conferred under Section 4 of the Andhra Pradesh Forest 
Act, 1967 ( Andhra Pradesh Act No .I of 1967 ), the Governor of Andhra Pradesh hereby 
declares that it is proposed to constitute the following land within the boundaries described 
here under as Reserved Forest under the said Act and appoints the Forest Settlement 
Officer Ongole to be the Forest Settlement Officer in regard to the said land to consider 
the objections, if any, and to enquire into and determine the existence , nature and extent 
of any rights claimed by, or alleged to exist in favour of any person in or over any land 
comprised in their such limits , or to any Forest Produce of such land to deal with the 
same as provided in chapter- 1l of the said Act. 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , February 27 , 2019 


SCHEDULE 


PRAKASAM 


: 


Name of the District 
Name of the Division 
Name of the Revenue Mandal 
Name of the Range 
Name of the Village 
Nameof the Block Proposed 
to be reserved 
Area of the Block proposed 
to be reserved 


GIDDALUR 
KOMAROLE 
GIDDALUR 
IDAMAKALLU 


VELIGONDA WEST EXTENSION - I 


83. 70 Hectares ( or ) 206 . 82 Acres 


Details of area included in the Proposed Reserves Forests : 


Village 


S .No . Nature or 

Classification 


Area of S .No. in 
Col.(2 ) 


Area included in 
Reserved Forests 
from out of the area 
in Col. 

5 
206 . 80 Acres 
206 .82 Acres 


Idamakallu 


1093 


C . A . land 
Total 


206 . 82 Acres 
206 .82 Acres 


BOUNDARIES 


North : Common Village boundary of Nallaguntla and Idamakallu villages 


East : West Veligonda R . F . 


South : Sy .No. 1024 


West : Sy .No. 1024 of Idamakallu village. 


Boundary Description of Idamakallu village area : 

83 .70 Ha . 


East : Starting from Station No. (1 ) , the boundary of proposed block runs along the western 
boundary of West Veligonda Reserve Forest upto station No. 13 as per following bearings and 
distances. The lat - long taken at station No . 1 is N 15 . 32762° E 079 .04686° The cairn No . 53 of 
Veligonda west RF coincides at Station No. 1 


ANDHRA PRADESH GAZETTE , February 27, 2019 


Stations 
From 1 


Distance in links 


Remarks 


Magnetic bearings 

in degrees 

191 .53 
192 .56 
192 . 50 
192 . 27 
192 . 39 
192 . 58 
193 . 18 
194 .02 
193.43 
194 . 46 
194. 04 
194 . 36 


7 


336 
469 
532 
1092 
587 
502 
1205 
1576 
1337 
1030 
1018 
1019 


Along the western boundary of 
West Veligonda Reserve Forest . 


8 


| 


10 
11 
12 


11 
12 
13 


South : From station No . 13, the boundary runs in North West direction upto station No . 14 , 
with the following bearings and distances . At station No. 13 , the lat -long taken is N 15.30836° 
E 079.045770 


284. 45 


1492 


Along the boundary of Sy .No . 
1024 


West : Thence from station No. 14 , the boundary runs upto station No.21 with the following 
bearings and distances . 


14 


| 


15 


15 


16 


17 


17 


5 . 25 
7 . 24 
8 .56 
9 .37 
8 . 42 
20 .23 
24 . 39 


849 
1037 
859 
3296 
2249 
2258 
688 


Along the Eastern boundary of 
Sy.No . 1024 of Idamakallu 
village 


18 


19 


19 


20 


21 


North : Thence from station No.21, the boundary runs as per the following bearing and 
distances and joins station No. 1 which is a starting point. The lat -long taken with GPS 
instrument at Station at 22 is N 15 .327070 E 079 .04560° 
21 22 

139 . 20 | 1422 Along the common village 
1 (Starting 76 . 38 

738 boundary of Nallaegutla & 
Point) 

Idamakallu villages . 


Remarks : There are no enclosures of public right of ways / right of water course submitted 
within the block . 

JANAKI R . KONDAPI, 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, February 27 , 2019 


ప్రకటన 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీశాఖవారి అటవీచట్టము 1967 సెక్షను 4 ప్రకారము ( చట్టం 1967) , 
ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారి అధికారములకు లోబడి సెక్షను4 ప్రకారము రిజర్వు ఫారెస్టుగా పరిగణించబడుటకుగాను 
అధ్యాయము - 1లో పొందుపరచిన సూచనల మేరకు ఈ అటవీభూమి యొక్క విస్తీర్ణము, అటవీస్వభావము మరియు ఈ 
అటవీభూమీ సరిహద్దు చూట్టూ గల గ్రామ ప్రజల వద్ద నుండి భూ అక్రమణలకు సంబంధించి ఏమైనా 
ఆక్షేపణలు ఉన్నయెడల వాటిని పరిశీలించుటకు, అట్టి పరిధిలోపల ఉన్న ఏవైనా హక్కుల యొక్క అస్తిత్వాన్ని , 
స్వభావాన్ని విస్తృతని గురించి విచారించి మరియు పరిష్కరించుటకుగాను ప్రకాశంజిల్లా ఫారెస్టు సెటిల్ మెంట్ 
ఆఫీసరు గారిని నియమించడమైనది . 

షెడ్యూలు 


1. రెవెన్యు జిల్లా పేరు 
2 . రెవెన్యు మండలం పేరు 
3 . అటవీడివిజను పేరు 
4 . అటవీరేంజి పేరు 
5. గ్రామం పేరు 
6 . రిజర్వు చేయబడు అటవీబ్లాకు పేరు 
7. రిజర్వు చేయబడు ఆటవీ బ్లాకు విస్తీర్ణం 


: ప్రకాశం 
: కొమరోలు 
: గిద్దలూరు 
: గిద్దలూరు 
: ఇడమకల్లు 
: వెలిగొండ ( పడమర ) అధనపు బ్లాకు - 1 
: 83. 70 హెక్టార్లు ( లేదా ) 206 .82 ఎకరాలు. . 


అటవీ బ్లాకులో ఉన్నటువంటి స్థల వివరములు 
గ్రామము పేరు | సర్వేనెం. భూమి స్వభావము 

సర్వేనెం. ప్రకారం అటవీబ్లాకులో 

భూమి కలిపిన భూమి 
T2D 

45 
ఇడమకల్లు | 1093 | నష్టమునకు ప్రత్యామ్నాయముగా యిచ్చిన | 206 .82 ఎకరాలు | 206.82 ఎకరాలు 

పొలము 

సరిహద్దులు 
ఉత్తరం : సల్లగుంట్ల మరియు ఇడమకల్లు గ్రామ సాధారణ సరిహద్దు 
తూర్పు : వెలిగొండ పడమర రిజర్వు ఫారెస్టు 
దక్షణం : ఇడమకల్లు గ్రామ సర్వే నెం . 1024 
పడమం : ఇడమకల్లు గ్రామ సర్వే నెం .1024 


సరిహద్దు వివరములు ( ఇడమకల్లు గ్రామ భూమి - 83. 70 హెక్టార్లు , 


తూర్పు : 1 వనెం. స్టేషన్ నుండి వెలుగొండ ( పడమర ) రిజర్వుబ్లాకు పడమర వైపు అంచున ఆనుకొని 13వ 

నెం . స్టేషను వరకు యీ క్రింద కనబరచినకోణములు మరియు స్టేషనుల మధ్య దూరము లింకులలో 
తెలియపరచడమైనది . స్టేషను 1 వద్ద వెలిగొండ వెస్ట్ రిజర్వు కైరాన్ 53 కూడ వున్నది . అచ్చట లాట్ -లాండ్లు 
తీయగా N 15. 32762° , E 079 .04686°గా వున్నవి 


విశేషాంశములు 


వెలుగొండ ( పడమర ) 

రిజర్వు ఫారెస్టుకు , 
పడమట అంచు వెంబడి 
- ఉత్తరము నుండి 
దక్షిణం వైపునకు 


Mannara 


m 


- 


ANDHRA PRADESH GAZETTE, February 27, 2019 
స్టేషనులు 

మాగ్నటిక్ బేరింగులు దూరము లింకులలో 
సుండి వరకు 

డిగ్రితో 
191 . 53 " 

336 
192 . 56 " 

469 
192. 50 

532 
192. 27 " 

1092 
192. 39 " 

587 
192. 58 

502 
193 . 18 

1205 
194 . 02 

1576 
193.43" 

1337 
11 194 . 46 

1030 


- 


10 


1018 


194 . 04 
194 . 36 


13 


1019 


దక్షిణము : స్టేషన్ నెం. 13 నుండి 14 వరకు వాయవ్యదిశలో క్రింద తెలిపిన ప్రకారము సరిహద్దు వెళ్ళుచున్నది . 

స్టేషను 13 వద్ద లాట్ - లాంగ్లు తీయగా N 15. 30836° , E 079 . 04577 గా వున్నవి 


దూరము లింకులలో 


విశేషాంశములు 


స్టేషనులు " [ మాగ్నటిక్ బేరింగులు 
నుండి వరకు 10 డిగ్రితో 


13 


14 


284 .45 


1492 


సర్వేనెం. 1024 సరిహద్దు 

వెంబడి 


పడమర : స్టేషన్ నెం . 14 నుండి 21 వరకు క్రింద కనబరచిన కోణములలో మరియు దూరము ( లింకులలో ) 

వెళ్ళుచున్నది . 


స్టేషనులు 


దూరము లింకులలో 


విశేషాంశములు 


వరకు 


15 


మాగ్నటిక్ బేరింగులు 

డిగ్రితో 
5 . 25 
7 . 24 
8 . 56 


849 


TRIENTER 


15 


16 


1037 


ఇడమకల్లు గ్రామ సర్వే నెం . 
1024 నకు తూర్పు సరిహద్దు 

వెంబడి దక్షిణం నుండి 
ఉత్తరంనకు వెళ్ళుచున్నది . 


16 


17 


859 


18 


9. 37 


3296 
2249 


18 


19 


Li 


8 . 42 


19 


20 . 23 


2258 


24 . 39 


688 


ఉత్తరం: స్టేషన్ నెం . 21 నుండి క్రింద కనబరచిన కోణములలో వెళ్ళి ప్రారంభపు స్టేషన్ అనగా స్టేషన్ నెం . 1ను 

కలియుచున్నది . స్టేషను 22 వద్ద జి .పి . యస్ పరికరము ఉపయోగించి లాట్ -లాంగ్లు తీయగా 
N 15 . 32707° , E 079 . 04560° గా వున్నవి 


స్టేషనులు 
నుండి 

వరకు 


విశేషాంశములు 


| మాగ్నటిక్ బేరింగులు | దూరము లింకులలో 

డిగ్రితో 
139. 2 

1422 
738 


76 . 38 


నల్లగుంట్ల - ఇడమకల్లు 

గ్రామాల మధ్యగల సాధారణ 
సరిహద్దు వెంబడి వెళ్ళుచున్నది . 
( పడమర నుమడి తూర్పునకు ) 


ANDHRA PRADESH GAZETTE , February 27, 2019 


రిమార్కులు: 


అనుమతించబడిన ఎంక్లోజరులు లేవు . 
అనుమతించబడిన రహదారులు లేవు . 
అనుమతించబడిన వాటర్ కోర్సులు లేవు 


జానకి ఆర్ . కొండపి , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి . 


- - X - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www .apegazette . cgg . gov . in 


